యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


అథ: శ్రీ మీనాక్షీ దేవి అష్టోత్తర శతనామావళి 


ఓం శ్రీ మాతంగ్యై నమః 

ఓం శ్రీ విజయాయై నమః 

ఓం శశివేళ్యై నమః 

ఓం శ్వ్యామాయై నమః 

ఓం శుకప్రియాయై నమః 

ఓం సపప్రియాయై నమః 

ఓం కదంబైశ్వై నమః 

ఓం మదాఘార్నితలోచనాయై నమః 
ఓం భకానురకాయై నమః 

ఓం మంత్రత్యై నమః 

ఓం పుష్టిణ్వ నమః 

ఓం మంత్రిణఖ్య నమః 

ఓం శివాయె నమః 

ఓం కళావతై నమః 

ఓం శ్రీ రక్తవస్త్రయై నమః 

ఓం అఖీరామాయై నమః 

ఓం సమధ్యమాయై నమః 

ఓం త్రికోణ మధ్య నిలయాయై నమః 
ఓం చారుచంద్రావతంసిన్యై నమః 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం రహఃపూజ్యాయై నమః 
ఓం రహణకేళత్రై నమః 

ఓం యోనిరూవాయై నమః 
ఓం మ హేశ్వర్యై నమః 

ఓం భగప్రియాయై నమః 

ఆ భగారాథ్యాయై నమః 
ఓం సుభగాయై నమః 

ఓం భగమాలిన్యై నమః 

ఓం రతిప్రియాయై నమః 

ఓం చతుర్చాహవె నమః 

ఓం సువేణ్రా నమః 

ఓం చారిహాసిన్యై నమః 

ఓం మధుప్రియాయై నము 
ఓం శ్రీ జనన్యై నమః 

ఓం సర్వాణ్య నమః 

ఓం శ్రీ శివాత్మికాయై నమః 
ఓం రాజ్యలక్ష్మిపదాయి నమః 
ఓం నిత్యాయై నమః 

ఓం నీపోద్యాననివాసిన్యై నమః 
ఓం ఏణపత్యై నమః 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం కంబుకళ్య నమః 

ఓం కామేశ్రై నమః 

ఓం యజ్ఞరూపిణ్య నమః 

ఓం సంగీతరాసికాయె నమః 
ఓం నాదపియాయి నమః 

ఓం నీతోత్పలద్యుత్యై నమః 
ఓం మతంగతనయాయి నమః 
ఓం లక్ష్మై నమః 

ఓం వ్యసిన్యై నమః 

ఓం సర్వ రంజన్యై నమః 


ఓం దివ్యచందన థిధ్వాంగ్రై నమః 


ఓం కసూరితిలకయి నమః 
ఓం సుబువే నమః 

ఓం బింబోష్ట్యై నమః 

ఓం శ్రీ మదలసాయై నమః 
ఓం శ్రీవిద్యరాజ్ఞ్యై నమః 
ఓం భగవతై నమః 


ఓం సుధావానానుమోదిన్యై నమః 


ఓం సంఘతాటంకిన్యై నమః 
ఓం గుహ్యాయై నమః 


Kiron Type Institute 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


జీ 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం యోషిత్‌పురుషమోహిన్యై నమః 


ఓం కింకరిభూతగిరిపాణ్యి భం. 
0 కౌల్లీణ్యా నమః 
ఓం అక్షరరూపిణ్రై నమః 


ఓం విద్యుత్‌కపోలఫలకాయై నమః 
ఓం ముక్తారత్నవిభూషితాయి నమః 


ఓం సునాసాయై నమః 

ఓం తనుమధ్యాయై నమః 
ఓం విద్వాయై నమః 

ఓం భువనెశ్వర్యై నమః 

ఓం పృధుస్తన్యై నమః 

ఓం బహ్మవిద్యాయై నమః 
ఓం సుధానాగరవాసిన్యై నమః 
ఓం గుహ్యవిద్వాయై నమః 
ఓం శ్రీ అనవద్యాంగ్యిన్యే నమః 
ఓం యంత్రిణ్య నమః 

ఓం రతిలోలుపాయె నమః 
ఓం త్యైలోక్యసుందర్రై నమః 
ఓం రమ్యాయై నమః 

ఓం [సగ్విన్న్యై నమః 


కిరణ్‌ టెప్‌ ఇన్‌సిట్యూట్‌ 
ర (>) ఆ] 


Kiron Type Institute 


యా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కిరణ్‌ టెప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


ఓం గీర్వాణ్య నమః 

ఓం అతైకసుముభీభుతయై నమః 
ఓం జగదాష్లోదకారిణ్య నమః 

ఓం కల్పాతీతాయై నమః 

ఓం కుందలిన్యై నమః 

ఓం కళాధరాయి నమః 

ఓం మనస్విన్యై నమః 

ఓం అచింత్వానాదివిభావయై నమః 
ఓం రత్నసింహాసనెశ్వర్వ్యై నమః 
ఓం పద్మహస్తాయై నమః 

ఓం కామకలాయి నమః 

ఓం స్వయంభూరుసుమప్రియాయై నమః 
ఓం కాలిణ్య నమః 

ఓం నిత్యపుష్టాయి నమః 

de శాంభవ్వై నమః 

ఓం వరదాయిన్యై నమః 


ఓం సర్వవిద్యాపదావాచ్యాయై నమః 
ఓం గుహ్యోపనిపదుత్తమాయి నమః 
ఓం నృపవశ్యకర్తె నమః 

ఓం భక్ష్య నమః 


Kiron Type Institute 


డా 


కిరణ్‌ టైప్‌ ఇన్‌స్టిట్యూట్‌ 


కర జగత్‌ ప్రత్యక్షనాక్షిణ్య నమః 
ఓం బహ్మవిస్టశవజనన్యై నమః 
ఓం సర్వసాభాగ్యదాయిన్యై నమః 
ఓం గుహ్యాధిరూహ్యగోతై నమః 
ఓం నిత్యక్షిన్నాయై నమః 

ఓం అమృతోద్భవాయె నమః 

ఓం కైవల్యధాతై నమః 

ఓం వళశిన్యై నమః 

మల సర్వసంతత్‌పదాయిన్రై నమః 


ఇతి శ్రీ మీనాక్షీ దేవి అష్టోత్తర శత నామావళిః సంపూర్ణమ్‌ 


Kiron Type Institute 


